న. 
లీ 

వసుదేవసుతం దేవం, కంస చాణూర మర్దనం 

దేవకీ పరమానందం, కృష్ణం వందే జగద్గురు 1 
వసుదేవుని కుమారుడు దేనదేవుడ్కు కంనచాణూడలను 
వధించినవాడ్కు దేవకీదేవికి వరమానందమును గూరి న 
వాడును అగు జగద్గుడ్లువౌన (శ్రీ కష్ణ నళమాత్మకు నమన్మ 
రించుచున్నాను. | 


అతసీ పుష్ప సంకాశం, హారనూవుర శోభితం 


రత్నకంకణ కేయూరం, కృష్ణం వందే జగర్గురుం2 
అవిసివువ్వువంటి ఆకారము కలిగినవాడును, కంఠ వోరముల 
లోను, ఆందౌలలోను_ పొస్తాభరణములతోను శోభించే 
ఆకారము గల జగద్దుడువగు (శ్రీ కృష్ణవ రీమాత్మ కు 
నమస్కారము, 1 


కుటిలాలక సంయుక్తం, పూర్ణచం దనిభాననం 

విలసళ్కుండల ధరం, కృష్ణం వందే జగద్గురుం! 3 
వంపులు తిరిగిన ముంగుదుంలోనుు, రత్భ కుండలములు 
తోను వ్లూర్ధబం్యదునివంటి మోముతో ముద్దులొలికె 
జగర్గురునెన (శ్రీ కష్ణ పరమాత్మకు నమన్క్యృతులు. 


మందార గన సంయుక్తం, చారుహాసం చతుర్భుజం 
బరి పిళ్చావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం 14 
మందారవువ్చు వరిమళములో నిండినదియ్యు చతు | 


చివ్యదేవాము గల జుగద్గురువగు (శ్రీ కృష్ణు వరమాల్మోకు 
వందనములు. 


ఉళ్చుల్ల పద్మ సత్రాక్షం, నీలజీమూత సన్నిభమ్‌ 
యాదవానాం శీరోరత్నం కృష్ణం వందేజగద్గురుం! ర్‌ 
వద్మవు రేకులవంటి విశాలన్న్మేతముల తోను, నల్లని 
మేఘమువంటి శరీరకాంతితోను కూదినవ్నాడ్కై యాధ్‌న్మ 
లందరికీ శిరోభూన్నణమువలె (వకాళించు శ 
నరమాత్మాకు నమోవాక్కములు, 


రుక్మీణీకేళి సంయుక్తం, పీతాంబర సుళోభితం 
అవాష్త్ర తులసీగంధం, కృష్ణం వందే జగద్గురుం ఓ 
సీతాంబరధారియ్బు తులసిమాలను ధరించి దాని వరిమళముత్త్‌ 
నిండిన దేవామును కలిగ్కి రుక్షీణీ దేవితో (క్రీడ నలువు 
జగద్దురువగు (శ్రీ కృేన్ల పరమాత్మకు వందనములు. 


గోపికానాం కుచద్యస్ట్య, కుంకుమాంకిత వక్షసం 
శ్రీ నికేతంమహేష్వాసం కృష్ణం వందే జగద్గురుం[7 
గోపికలను ఆలింగనము చేసికొను సమయంలో వారి 


శ్తనద్ధయమునందున్న కుంకుమతో చిహ్నితమైన విశాల | 
వ్యక్షలం కలవాడును నంవదలకు నిలయమైనవాడును ఆగు | 
బగద్గుడ్డువైన (శ్రీ, కృవ్ణపరమాత్మకు నమస్కారము. 


శ్రీవతా ంకంమహోరస్కం, వనమాలావిరాజితం 

శంఖచక్ర ధరం దేవం, కృషర్ణ వందే జగద్గురుం 8 | 
“ శ్రీవత్ళము” అనొడి వుట్టునుచ్చ కల తన విశాల | 
వక్షన్హలమ్నుపె వనమాలను ధరించినవాడును, శంఖచృక్రములు | 


భరించిన కరములు కలవాడును అగు జగద్గుర్దువెన | శ్రీ కృష్ణ | 
పరమాత్మకు నమన్మరించుచున్నాను, 


కృష్ణాష్టక మిదం పుణ్యం, (ప్రాతురుత్దాయః పఠేత్‌ 

కోటిజన్మ కృతం పాపం, స్మరణేన వినశ్యతి! 9 | 
ఫలశ్రుతి వా పుణ్యప్రదమైన ఈ కృష్ణానకమును (పాత 
కాలమున లేచి శుచిగా వఠించువానికి కోటిజన్మ లలోని 
పాపము నశించును. 


ళీ 

శ్రీ కృష్ణాష్టకం 
వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనమ్‌ । 
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్‌ ॥ 
అతసీ పుష్ప సంకాశం హార నూపుర శోభితమ్‌ 1 
రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్దురుమ్‌ ॥ 
కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నిభాననమ్‌ | 
ఐలసత్‌ కుండలధరం కృష్ణం వందే జగద్దురమ్‌ ॥ 
మందార గంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజమ్‌ | 
జర్టి పింఛావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుమ్‌ ॥ 
ఉళ్ళుల్ల పద్మపత్రాక్షం నీల జీమూత సన్నిభమ్‌ 1 
యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుమ్‌ ॥ 
రుక్మిణీ కేళి సంయుక్తం పీతాంబర సుశోభితమ్‌ | 
అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుమ్‌ ॥ 
గోపికానాం కుచద్వంద కుంకుమాంకిత వక్షసమ్‌ | 
శ్రీనికేతం మహేష్వాసం కృష్ణం వందే జగద్గురుమ్‌ 1 
శ్రీవత్వాంకం మహోరస్కం వనమాలా విరాజితమ్‌ | 
శంఖచక్ర ధరం దేవం కృష్ణం వంటే జగద్దురుము 1 
కృష్ణాష్టక మిదం పుణ్యం ప్రాతరుక్థాయ యః పఠేత్‌ ॥ 


కోటిజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి ॥ 


